Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, TUESDAY , MARCH 26 , 2019 


G .869 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


- - X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 
(FOREST.I) 


ANANTHAPUR DISTRICT AND DIVISION - RESERVATION OF MINCHERI FOREST 

BLOCK , HIREHAL VILLAGE, HIREHAL MANDAL OF ANANTHAPUR DISTRICT - 
NOTIFICATION UNDER SECTION 4 OF THE ANDHRA PRADESH FOREST 
ACT, 1967 AS MINCHERI ADDITION BLOCK II. FOREST BLOCK . 


[G . O .Ms.No. 118 , Environment, Forests , Science & Technology ( Forest.l), 

1st December, 2009 .) 


NOTIFICATION 


In exercise of the powers conferred under section 4 of the Andhra Pradesh Forest 
Act, 1967 (Act 1 of 1967 ), the Governor of Andhra Pradesh here by declares that it is 
proposed to constitute the land transferred (mutated ) by the Mandal Revenue Officer 
D .Hirehal of Ananthapur District in favour of the Forest Department vide Proceeding 
R .Dis .No. 93 /97 (C ) , dated . 6 - 2 - 1997 in lieu of the forest land diverted in favour of 
the user agency M / s . South Indian Mining Company Limited in G . O .Ms. No. 35 EFS & T ( FOR . I) 
Dept., dated . 9 - 4 - 1997 towards Compensatory Afforestation within the boundaries 
specified in the schedule below as a “Reserve Forest under the said Act ., and appoints 
Forest Settlement Officer, Ananthapur to be the Settlement Officer in regard to the said 
land to consider the objections , if any , and to enquire into and determine the existence , 
nature and extent of any rights claimed by or alleged to exist in favour of any person in 
or over any land comprised with in such limits or to any forest produce of such land and 
to deal with the same as provided in Chapter -Il of the said Act: 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , March 26 , 2019 


THE SCHEDULE 


Name of the District 
Nameof the Forest Division 
Name of the Mandal 
Name of the Village 
Name of the Forest Range 
Name of the block proposed to be reserved 
Area of the block proposed to be reserved 


| : Ananthapur 

: Ananthapur 
1 : D .Hirehal 

: | Hirehal 
1 : Kalyandurg 

Mincheri Addition - II 
: 21 .23 Acres (or) 8 . 59 Ha. 


DETAILS OF AREAS INCLUDED IN THE BLOCK 


SI.No. 


Name of the Village 

Hirehal 
Hirehal 


Survey No . 

244 - B 
41 - B 


Extent in Acres 

10 .61 

10 .62 
21.23 Acres (or ) 8 .59 Ha 


BOUNDARY DESCRIPTION 


TIE LINE : 


The Tie line of the block starts from the station No. A ( A is the survey 
station 11 of Mincheri Addition Block - 1 notified under section - 15 of 1967 
A .P .Forest Act.,) thence the Boundary line of the Tie line runs in Westerly direction 
to the station No . 1 with the following magnetic bearings and distances. 


STATIONS 
FROM - TO 


Distance in Links 


Magnetic bearings in 

degrees 

268 


A - 1 


190 


I. EAST : 


Thence the boundary line runs South , East and Southerly direction with the 
following magnetic bearings and distances . 


Distance in Links 


STATIONS 
FROM - TO 

1 - 2 
2 - 3 
3 -4 


Magnetic bearings in 

degrees 
175 
95 
201 


L 


1280 
925 
1015 


ANDHRA PRADESH GAZETTE , March 26 , 2019 


II. SOUTH : 


Thence the boundary line runs generally in westerly direction with the 
following magnetic bearing and distances . 


Distance in Links 


STATIONS 
FROM - TO 

4 - 5 


Magnetic bearings in 

degrees 


263 


882 


III. WEST: 


Thence the boundary line turns North and Westerly direction with the 
followingmagnetic bearings and distances . 


Distance in Links 


STATIONS 
FROM - TO 

5 - 6 
6 - 7 
7 - 8 


Magnetic bearings in 

degrees 

02 
279 
352 


1155 
617 
1144 


IV . NORTH : 


Thence the boundary line runs generally in Easterly direction to Station No. 1 
which is the starting point of this block with the following bearings and distances. 


Distance in Links 


STATIONS 
FROM - TO 

8 - 1 


Magnetic bearings in 

degrees 

88 


957 


REMARKS: 


1 . There are no enclosures to be admitted with in the block 
2 . There are no right of ways to be admitted with in the block . 


JANAKIR . KONDAPI, 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, March 26, 2019 


మించేరి అడిషన్ - II రిజర్వు అడవి బ్లాకు ప్రకటన 


1967, ఆంధ్రప్రదేశ్ అటవీచట్టం (1967లో 1వ చట్టం )లోని 4వ విభాగం ద్వారా లభించిన 
అధికారాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నరు గారు, ఈ క్రింది అనుసూచికలో నిర్దిష్టపరచిన 
సరిహద్దులలోపల గల భూమిని , సదరు అటవీ చట్టం కింద రిజర్వు అడవిగా ఏర్పాటుచేయాలని 
ప్రతిపాదించడంజరిగిందని ఇందుమూలంగా ప్రకటిస్తూ , సదరు భూమికి సంబంధించి ఏవైనా ఆక్షేపణలు 
ఉన్నట్లయితేవాటిని పరిశీలించడానికి , అట్టి పరిధిలోపల ఉన్నట్టి ఏదైనా భూమిలో లేదాదానిమీద , లేక 
అట్టి భూమిలోని ఏదైనా అటవీ వృత్తిని ఎవరైనా వ్యక్తి క్లైముచేసిన లేదా ఆయపరంగా ఉన్నదని 
ఆరోపించబడిన ఏవైనా హక్కుల యొక్క ఆస్థిత్వాన్ని , స్వభావాన్ని, విస్తృతిని గురించి విచారించి 
నిర్ణయించడానికి , సదరు చట్టం 2వ అధ్యాయంలో నిబంధించినట్లుగా వాటితో వ్యవహరించడానికి 
అసంతపురములోని అటవీ సెటిల్ మెంట్ అధికారి , అటవీ సెటిల్ మెంట్ అధికారిగా నియమింపబడినారు . 


అను సూచిక 


1 ) జిల్లా పేరు 

: అనంతపురం 
2 ) మండలము 

: డి . హీరేహాల్ 
3 ) గ్రామము పేరు 

:హిర్దేహళ్ 
4 ) అటవీ మండలము పేరు 

: అనంతపురం 
5 ) అటవీ క్షేత్రము పేరు 

: కళ్యాణదుర్గం 
6 ) రిజర్వు అడవిగా ప్రతిపాదించిన బ్లాకు పేరు : మించేరి అడిషన్ - II 
7) రిజర్వు అడవిగా ప్రతిపాదించిన బ్లాకు విస్తీర్ణము : 21 . 28 ఎకరములు ( లేదా ) 8.59 హెక్టార్లు 

ప్రతిపాదించిన బ్లాకులో చేర్చిన భూముల విస్తీర్ణ వివరములు 


వరుస 


మండలము 


గ్రామము పేరు 


విస్తీర్ణము 
( ఎకరాలలో ) 


సంఖ్య 


పేరు 


హిర్దేహక్ 


244 - బి 


10. 60 


డి . హీరేహల్ 
డి . హీరేహల్ 


41 - బి 


10. 62 
21 . 23 ( లేదా ) 
8 .59 హె . 


ANDHRA PRADESH GAZETTE, March 26, 2019 


సరిహద్దు వర్ణన 


టైలైన్ : 


ఈ ఫారెస్టు బ్లాకు టైలైను స్టేషన్ నెం . - ఎ ( ఎ అనగా మించేరి అడిషన్ బ్లాక్ - I యొక్క సర్వే 
స్టేషన్ నెం . 11గా ఉన్నది ) నుండి సర్వే స్టేషన్ నెం . 1 వరకు ఈ క్రింద చూపబడిన మేగ్నటిక్ బేరింగులు 
మరియు దూరము కొలతల ప్రకారము వెళ్ళును . 


దూరము లింకులు 


స్టేషన్ నెంబర్లు . 
నుండి - వరకు 


మేగ్నటిక్ బేరింగ్ 
డిగ్రీలలో 


268 


. 190 


తూర్పు : 


అచ్చట నుండి సరిహద్దులైను సాధారణముగా దక్షిణము , తూర్పు మరియు దక్షిణ దిశలలో 
తిరిగి ఈ క్రింద కనపరచిన మేగ్నటిక్ బేరింగులు మరియు దూరము కొలతల ప్రకారము స్టేషన్ 
నెంబరు 4ను కలియుటకు వెళ్ళును. 


దూరము లింకులు 


స్టేషన్ నెంబర్లు 
నుండి - వరకు 


మేగ్నటిక్ బేరింగ్ 
డిగ్రీలలో 


1 
2 
3 


- 
- 
. 


2 
3 


175 
95 


1280 
925 
1015 


. 


201 


దక్షిణము : 


స్టేషన్ నెంబరు 4 నుండి ఈ సరిహద్దు లైను సాధారణముగా పడమట దిశ వైపుగా ఈ క్రింద 
చూపబడిన మేగ్నటిక్ బేరింగు మరియు దూరము కొలతల ప్రకారము స్టేషన్ నెం. 5ను కలియుటకు 
వెళ్ళును. 


స్టేషన్ నెంబర్లు 
నుండి - వరకు 


దూరము లింకులు 


మేగ్నటిక్ బేరింగ్ 
డిగ్రీలలో 


4 


- 


5 


263 


882 


ANDHRA PRADESH GAZETTE, March 26, 2019 


పడమర : 


అచ్చట నుండి సరిహద్దులైను సాధారణముగా ఉత్తర , పడమర దిశలలో తిరుగుతూ ఈ క్రింద 
కనపరచిన మేగ్నటిక్ బేరింగులు మరియు దూరపు కొలతల ప్రకారము స్టేషన్ నెంబరు 8ను కలియుటకు 


వెళ్ళును . 


దూరము లింకులు 


స్టేషన్ నెంబర్లు 
నుండి - పరకు 


మేగ్నటిక్ బేరింగ్ 
డిగ్రీలలో 


02 


1155 


5 
6 
7 


- 
- 
- 


6 
7 
8 


279 


617 


352 


1144 


ఉత్తరము : 


งงงงง 


స్టేషన్ నెంబరు 8 నుండి ఈ సరిహద్దు లైను సాధారణముగా ఈ క్రింద తెలిపిన మేగ్నటిక్ 
బేరింగు మరియు దూరము కొలతల ప్రకారము స్టేషన్ నెం . 1 ( ప్రథమ స్టేషన్ ) వరకు పటములో రేఖా 
చిత్రము చేయబడిన ప్రకారము వెళ్ళును . 


దూరము లింకులు 


స్టేషన్ నెంబర్లు 
నుండి . - వరకు 
8 - 1 


మేగ్నటిక్ బేరింగ్ 
డిగ్రీలలో 


88 


957 


రిమార్కులు : 
1) ప్రతిపాదించిన బ్లాకు యందు అనుమతించవలసిన ఎన్‌క్లోజర్స్ ఏమియు లేవు . " 
2 ) ప్రతిపాదించిన బ్లాకు యందు అనుమతించవలసినబాట హక్కులు ఏమియు లేవు . - 


జానకి ఆర్ . కొండపి , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette . cgg . gov.in 


